అథ అప్సు |త్రింశోశధాశయః 
వివాహ మండపము 
[బహ్మూవాచ | 


అథ శెలేశ్వరః పీతో హిమవాన్ముని సత్తమ | స్వపురం రచయామాస 
విచితం పరమోత్సువమ్‌ || 1 


సికమాగం సంస్కృతం చ శోభితం పరమర్షివిః | ద్వారి ద్వారి చ 
రంభాది మంగల దవ సంయుతమ్‌ || 2 


పాంగణం రచయామాన రంభాస్తం భ సమస్వితమ్‌ | 
పట్టసూ[తైస్పంనిబద రసాల పల్లవాన్వితమ్‌ || 3 


మాలతీ మాల్య సంయుక్తం లసతోరణ సుప్రభమ్‌ | శోభితం మంగల 
(దవ్వైశ్చతుర్దిక్షు సతైెశుభైః || 4 


(బహ్మ ఇట్లు పలికెను- 


ఓ ముని[శ్రేషా! తరువాత పర్వతరాజగు హిమవంతుడు ఆనందముతో 
నగరమునంతనూ రంగు రంగుల శోభ కల్లునట్లు అలంకరింపజేసెను. 
అచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యును (1). మాగములను నీటితో 
కడిగి శుద్ది చేసి విలువైన అలంకారములతో శోభిల్లునటు చేసిరి. 
ద్వారములనింటి యందు అరటిస్తంభములు మొదలగు మంగళ 
[దవ్యములు అలంకరింపబడెను (2). వాకిటియందు 
అరటిస్తంభములను పాతి పట్టు దారములతో మామిడి చిగురుల 
తోరణములు కటబడెను (3). సింహద్వారములు మల్లెల మాలలతో 
శోభిలెను. నాల్లుదిక్కుల యందు ఉంచబడిన మంగళ [దవ్యములతో 
ఆ నగరము విరాజిల్లను (4). 


తథైవ సర్వం పరయా ముదాన్వితః చే గిరీందస్స్వ సుతార్తమేవ | 


గరం పురస్కృత్య మహాప్రభావం ప్రస్తావ యోగ్యం చ లసుమంగలం 
బా ||5 


ఆపహ్లూయ వశ్వకర్మాణం కారయామాస సాదరమ్‌ | మండపం చ 
సువిస్తీర్ణం వేదికాది మనోహరమ్‌ || 6 


అయుతేన సురర్దె తద్యోజనానాం చ విస్తృుతమ్‌ | అనేక లక్షణోపేతం 
నానాశృర్య సమన్వితమ్‌ || 7 


గొప్ప ఆనందముతోకూడిన పర్వతరాజు గర్గుని ముందిడు కొని తన 
కుమార్తె వివాహము కొరకై గొప్ప పభావశాలి, వర్ణింపయోగ్యమైనది, 
మంగళకరమైనది అగు వ్యవస్థను సమ(గ్రముగ్య్మా చేసెను (5). 
విశ్వకర్మను సాదరముగా పిలిపించి మిక్కిలి విస్తీర్ణము, 
అతిమనోహరము అగు వివాహమండపమును నిర్మింపజే సెను (6). ఓ 
దేవరీ! అనేక శుభలక్షణములతో గూడి ,మహాశ్చర్యమును కలిగించే ఆ 
మండపము పదివేల యోజనముల విస్తీర్ణమును కలిగియుండెను 
(7). 


స్థావరం జంగమం సర్వం సదృశం తెర్మనోహరమ్‌ | సర్వతోశదుత 
సర్వస్వం నానావస్తు చమత్కుతమ్‌ || 8 


జంగమం విజితం తత స్థావరేణ విశేషతః | జంగమేన చ 
తతాసీజితం స్థావరమేవ హి || 9 


పయసా చజితా తత సల భూమిర్న చాన్యథా | జలం కిం హిస్టలం 
కిం హి నవిదుః కేశపికోవిదాః || 10 


క్వచిత్‌ సింహాః కృ,ఉతిమాశ క్వచితాారసపంకయః | 
క్వచిచ్చిఖండినస్తత కృషతిమాశ) మనోహరాః || 11 


ఆ నగరములోని చరాచర |ప్రాణులన్నియూ సమానమగు 
సౌందర్యముతో మనస్సును హరించు చుండెను. సర్వత్రా 
అద్భుతములతో నిండియున్న ఆ నగరము అనేక 


చమత్కారకములగు వస్తువులతో నలరారెను (8)? అచట 
స్థావరములు జంగమములను సౌందర్యములో జయించినవా? లేక 
జంగములే సావరములను జయించినవా? చెప్పవలను పడదు (9). 
ఆ మండపమునందు జలము స్థలమును జయించినది. కుశలురగు 
వ్యకులైననూ జలస్టల భేదమును నిర్ణయించలేక పోయిరి (10). 
కొన్నిచోట్ల కృతిమ సింహములు, మరికొన్ని చోట్ల కృతిమ జల 
పక్షుల వరుసలు, ఇంకొన్ని చోట్ల కృతిమములగు నెమళ్లు 
అలంకరిపంబడి మనోహరముగా నుండెను (11). 


క్వచిత్‌ ప్రియః కృతిమాశ] నృత్యంతః పురుషెస్సహ | 
మోహయంతోో జనాన్‌ సర్వాన్‌ పశ్యంతః కృ(షతిమాస్తథా || 2 


తథా తేనైవ విధినా ద్వారపాలా మనోహరాః | హసై*ప్తరనూంషి 
చోదుత్యు స్థావరా జంగమోపమాః || 13 


ద్వారి స్థితా మహాలక్షీః కృతిమా రచితాద్సుతా। సర్వలక్షణ 
సంయుక్త గతా సాక్రాత్స యోర్తవాత్‌ || 14 


గజాశ్చాలంకృతా హ్యాసన్‌ కృతిమా అకృతోపమాః | తథాంశశ్వాః 
సాదిఖిశ్రెవ గజాశ్ప గజసాదిఖిః || 15 


కొన్నిచోట్ల కృతిమ (స్ర్తీలు కృతిమ పురుషులతో కలిసి నృత్యము 
చేయుచుండగా ఎందరో కృతిమ (పేక్షకులు పరవశుల 
తిలకించుచుండిరి (12).మరియు సుందరాకారులగు 
ద్వారపాలకులు చేతులతో ధనస్సులను ఎక్కుపెట్టి యుండిరి. అవి 
బొమ్మలే యైననూ ప్రాణము గలవి యన్నట్లుండెను (13). 
అదుతమగు మహాలక్ష్మీ విగహము ద్వారమునందు నిర్మింపబడెను. 
సర్వలక్షణములతో విలసిల్లు ఆ విగ్రహము క్రీరసముదము నుండి 
ఆఅవిరృవించిన లక్షీదేవియా అన్నట్లుండెను (14). 
అలంకరింపబడిన కృతిమ గజములు యధారమగు ఎనుగులను 
పోలియుండెను. గురములు రౌతులతో, గజములు మావటీం[డతో 
కూడి యుండెను (15). 


రథా రధిభిరాకృజా మహాశ్చుర్య సమన్వితాః | వాహనాని తథాన్యాని 
పత్తయః కృ(తెమాస్తథా || 16 


ఏవం విమోహనార్హం తు కృతం వై విశ్వకర్మణా | దేవానాం చ 
మునీనాం చ తేన పీతాత్మనా మునే || 17 


మహాద్వారి స్టితో నందీ కృతిమశ్న కృతో మునే | శుదస్పటిక సంకాశో 
యథా నందీ తథైవ సః || 18 


తన్యోపరి మహాదివ్యం పుష్పకం రత్నభూషితమె | రాజితం పల్లువై 
శ్ఫుభై శ్చామరైశ సుశోభితమ్‌ || 19 


కృ(షతిమమగు రథములను కృతిమసారథులు తోలుచుండిరి. ఇతర 
వాహనములు కూడ అటులనే అమర్పబడినవి. మరియు 
కృషతిమమగు సైనిక దళములు కూడ ఉండెను. ఈ 
దృశ$ములన్నియూ మహాశృృర్యమును కలిగించుచుండాను (16). ఓ 
మునీ! దేవతలను, మునులను మోహింపజేయుటకై విశ్వకర్మ 
ఉత్సాహముతో ఇట్టి దృశ్వ్యములను నిర్మించెను (17). ఓ మహర్షి! 
మహాద్వారమునందు ఒక కృతిమ నంది నిలబడియుండెాను. 
స్వచుమగు స్పటికము వలె వెలుగొందు ఆ బొమ్మ యథార్తమగు 
నందివలెనే యుండెను (18). ఆ ద్వారమునకు పెన రత్నములతో, 
స్వచుమగు చిగుళ్లతో, మరియు పుష్పములతో అలంకరింపబడిన 
గొప్ప దివ్యమైన రత్నములతో ప్రకాశించే కృతిమ పుష్పక విమానము 
దేవతలతో గూడి మిక్కిలి శోభిలైెను (19). 


వామ పార్శ్వే గజా ద్వౌ చ శుద్ద కాశ్మీర సన్నిభా | చతుర్తంతౌ షఫ్టివర్తౌ 
భేదమానా మహాప్రభో || 20 


త ధైవార్కనిభా తేన కృతా చాశ్వౌ మహాప్రభా | చామరాలంకృతౌ 
దివ్యా దివ్యాలంకరా భూపితా || 21 


దంశితా వరరత్నాధ్యా లోకపాలాన్తథ్రైవ చ | సర్వే దేవా యథార్తం వె 
కృతా వె విశ్వకర్మ్శ్మణా || 22 


తథా హి బుషయ స్సర్వే భృగ్వాద్యాశ్చు తపోధనాః | అన్యే 
హ్యుపసురాస్తద్వత్సిదా శృాన్యేఆిపి వై కృతాః || 23 


ఎడమవైపు శుద్ద కాషాయ వర్తము గల రెండు ఏనుగులు 
నిర్మింపబడెను. నాల్గు దంతములతో గొప్పగా ప్రకాశించు ఆ 
ఏనుగులు అరువది సంవత్సరములు వయసు గలవా యున్నట్లు 
భాసించెను. అవి పరస్పరము స్ప్రృశించుచున్నట్లు భాసించెను 
(20). మరియు విశ్వకర్మ సూర్వునివఠత (ప్రకాశించు రెండు 
గురములను నిర్మించెను. చామరములచే, మరియు 
దివ్యాభరణములచే అలంకరింపబడిన ఆ దివ్యాశ్వములు గొప్పగా 
(ప్రకాశించెను (21). విశ్వకర్మ కవచములతో, శేష రత్నములతో 
ఒప్పారు లోకపాలురను, దేవతలనందరినీ వాస్తవమేనా యున్నట్లు 
నిర్మించెను (22). మరియు భృగువు మొదలగు తపోనిష్తులగు 
బుషులందరినీ, ఇతరులగు ఉపదేవతలను, సిద్దులను 
బొమ్మలరూపములో ప్రదర్శించెను (23). 


విష్ణుశ్చ పాఠ దైస్సరైరరుడాఖ్యై సమన్వితః | కృ,తిమో 
నిర్మితస్తద్వతురమాశృర్యరూపవాన్‌ || 24 


తధైవాహం సుతైర్వే దైసిిద్దెశ)ఎ పరివారితః | కృషతిమో నిర్మితస్తద్వ 
త్పరఠన్‌ సూక్తాని నారద || 25 


ఐరావత గజారూఢ శృక్ర స్వుదల సంయుతః | కృ(తెమో నిర్మితస్త 
ద్వతరి పూర్ణేందు సన్నిభః || 26 


కిం బహూక్తేన దేవర సర్వోవై విశ్వకర్శణా | హిమాగగేేరితేనాశు క్లుప్త 
సుురసమాజకః || 27 


గరుడులను పేరుగల గణములందరితో గూడియున్న కృతిమ విష్ణువు 
నిర్మింపబడి యుండెను. ఆ బొమ్మ మహాశృుర్యమును కలిగించెను 
(24). అదే విధముగా వేదములచే, ప్రజాపతులచే, మరియు 
సిదులచ చుట్టువారబడి సూక్తములను పరించుచున్న నాయొక్క 


కృ(తెమ శిల్పము కూడా అచట నిర్మింపబడి యుండెను. ఓ నారదా! 
అదేవిధముగా, ఐరావత గజమునధిషించి పూర్తచందుని బోలియున్న 
కృతిమ ఇందుడు తన సైన్యముతో గూడి యున్నట్లు 
నిర్మింపబడెను. (25) ఓ దేవర్షీ! ఇన్ని మాటలేల? హిమవంతునిచే 
డురితుడైన విశ్వకర్మ దేవ సమాజమునంతనూ అచట 
అనతికాలములో నిర్మించెను (27). 


ఏవం భూతః కృత స్తేన మండపో దివ్యరూపవాన్‌ | అనేకాశ్చర్య 
సంభూతో మహాన్‌ దేవవిమోహనః || 28 


అధాజ్ఞప్తో గిరీశేన విశ్వకర్మా మహామతిః | నివాసార్తం సురాదీనాం 
తత్తల్లోకాన్‌ బా యత్నతః || 29 


త|తైెవ చ మహామంచా సుపభాః పరమాదుుతాః | రచితాస్సుఖదా 
దివ్యాస్తేషాం వె విశ్వకర్మణా || 30 


తథాపి సత్యలోకం వె విరేచే క్షణతోశదుతమ్‌ | దీపా పరమయా 
యుకం నివాసార్లం స్వయం భువః || 31 


దివ్వమగు రూపము గలది, అనేకములగు అచ్చెరువులతో 
గూడియున్నది, చాల పెద్దది, దేవతలను కూడ మోహింప జేయునది 
అగు ఇట్టి మండపమును విశ్వకర్మ నిర్మించెను (28). తరువాత 
హిమవంతుని ఆజ్ఞచె మహాబుద్రిశాలియగు విశ్వకర్మ, దేవతలు 
మొదలగు వారి నివాసము కొరకై పయత్నపూర్వుకముగా ఆయా 
లోకములను నిర్మించెను (29). ఆ మండపము వద్ద గొప్పగా 
వెలుగొందే, పరమాద్బుతములెన సుఖకరములైన, దివ్వములగు పెద 
ఆసనములను వారికొరకు విశ్వకర్మ నిర్మించాను (30). మరియు 
నాతడు అద్భుతము, గొప్ప ప్రకాశముతో కూడినది అగు కృతిమ 
సత్యలోకమును స్వయంభువునగు నా నివాసము కొరకు క్షణములో 
నిర్మించాను (31). 


తథైవ విమ్లోస్త్వ్వపరం వైకుంఠాఖ్యం మహోజ్వులమ్‌ | విరేచే క్షణతో 
దివ్యం నానాశృర్య సమన్వితమ్‌ || 32 


అమరేశ గృహం దివ్యం తథైవాదుతముత్తమమ్‌ | విరేచే విశ్వకర్మా 
నౌ సర్వైశ్వర్య సమన్వితమి || 33 


గృహాణి లోకపాలానాం విరేచే సుందరాణిచ |తద్వుత్సు ప్రీతితో దివ్యా 
న్యదుతాని మహాంతి చ || 34 


అన్యపా మమరాణాం చ సర్వేషాం క్రమశస్తథా | సదనాని విచి[తాణి 
రచితాని చ తేన వై || 35 


అదే విధముగా విష్టువుకొరకై మహాప్రకాశము గలది, దివ్యమైనది, 
అనేకములగు ఆశ్చర్యములతో గూడినది అగు అపర వైకుంఠము 
నాతడు క్షణములో నిర్మించెను (32). మరియు ఆ విశ్వకర్మ 
అద్భుతము, ఉత్తమము, దివ్యము, సర్వసంపదలతో విలసిల్లునది 
అగు గృహమును ఇందుని కొరకు నిర్మించెను (33). అదే విధముగా 
ఆతడు లోకపాలుర కొరకు సుందరమైనవి, దివ్యమైనవి, 
అద్బుతమైనవి, పెదవి అగు గృహములను సంతోషముతో 
నిర్మించెను (34). అతడు ఇతర దేవతలందరికీ కూడా 
ఐచితములగు గృహములను వరుసగా నిర్మించాను (35). 


విశ్వకర్మా మహాబుటిః [పాప్త శంభు మహావరః | విరేచే క్షణతస్సర్వం 
నివతుష్టుర్లమేవ చ || 36 


తర్రెవ చ్మితం పరమం మహోఖలం మహాపభం 
దేవవరైస్సుపూజితమ్‌ | 

గిరీశ చిహ్నం శివలోక సంస్థితం సుశోభితం శంభు గృహం చకార || 
37 


ఎవం భూతా కృతా తేన రచనా విశ3కర్మణా | విచిత్రా శివతుష్ట్యర్థం 
పరాశృర్యా మహోాజఖ్ట్వ్యలా || 38 


నివుని నుండి గొప్ప వరములను పొందినవాడు, మహాబుద్దిశాలి అగు 
విశ్వకర్మ శివునకు పూర్తిగా సంతోషమును కలిగించుట కొరకై 
క్షణములో గృహమును నిర్మించెను (36). చితమైనది, గొప్పగా 
(ప్రకాశించునది, దేవతలచే పూజింపబడునది, శివని చిహ్నములు 
గలది, శివలోక హర్మ్యమును పోలియున్నది, మిక్కిలి సుందరమైనది 
అగు గృహమును ఆతడు శివుని కొరకు నిర్మించాను (37). ఈ 
విధముగా విశ్వకర్మ శివుని పీతికొరకై విచ్నితము, అత్యాశ్చర్యకరము, 
గొప్పు ప్రకాశము గలది అగు రచనను [ఏదర్శించెను (38). 


ఎవం కృత్వాఖిలం చేదం వ్యవహారం చ లాౌకికమ్‌ | పర్తైక్షిష ముదా 
శంభ్వాగమనం స హమాచలః || 39 


ఇతి [ప్రోక్త మశేఇణ వృత్తాంతం [పముదావహమ్‌ | హిమాలయస్య 
దేవర్తే కిం భూయ్యోతుమిచ్చసి || 40 


ఇతి ఢీ శివ మహాపురాణ రుదసంహితాయాం పార్వతీ ఖండే 
మండపాది రచనా వర్తనం నామ అష్ష్మతింశోశధ్యాయ:ః (38). 


ఈ విధమగు లాకిక వ్యవహారమునంతనూ పూర్తి చేసుకొని, ఆ 
హిమవంతుడు ఆనందముతో శంభుని రాకను నిదీక్షించుచుండెను 
(39). ఓ దేవర్లీ! ఈ తీరున నీకు హిమవంతుని ఆనందదాయకమగు 
చర్మితనంతనూ చెప్పియుంటిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? 

(46) 


శీ శివ మహాపురాణములో రుదసంహిత యందలి 
పార్వతీఖండములో ముప్పది ఎనిమిదవ అద్యాయము 
వివాహమండప వర్గనమను పేరు గలది ముగిసినది (38). 


